


ఉచిత పంపిణీ కోసం మాతమే 


ఆల్‌ పీపుల్స్‌ చర్చ్‌ & వరల్డ్‌ & టీచ్‌, బెంగళూరు, ఇండియా ముదించి పంపిణీ సింది. 
మొదటి ఎడిషన్‌ ముదించబడింది: జూన్‌ 2015 
తెలుగు అనువాదం - డిజిటల్‌ విడుదల es 2020 


Contact Information: 

All Peoples Church & World Outreach, 

# 319, 2nd Floor, 7th Main, HRBR Layout, 2nd Block, Kalyan Nagar, Bangalore 560043 Karnataka, 
INDIA 


Phone: +91-80-25452617 
Email: bookrequest@apcwo.org 
Website: apcwo.org 


Unless otherwise indicated, all Scripture quotations are taken from the Holy Bible, New King James Version. 
Copyright © 1982 by Thomas Nelson, Inc., Used by permission. All rights reserved. 


Biblical definitions, Hebrew and Greek words and their meanings are drawn from the following 
resources: 


Thayer's Greek Definitions. Published in 1886, 1889; public domain. 

Strong's Hebrew and Greek Dictionaries, Strong's Exhaustive Concordance by James Strong, S.T.D., 
LL.D. Published in 1890; public domain. 

Vine's Complete Expository Dictionary of Old and New Testament Words, © 1984, 1996, Thomas 
Nelson, Inc., Nashville, TN. 


ఆర్థిక భాగసామ్యం 

మా ఈ ప్రచురణలను ఆల్‌ పీపుల్‌ చర్‌ సభ్యుల, భాగస్వాముల, స్నేహితుల OS సహకారంతో 
ముదించి ఉచితంగా పంపిణీ చేయడం సాధ్యపడుతున్నది. ఈ ప్రచురణ ద్వారా మీరు మేలు 
పొందినట్లయితే ఆల్‌ పీపుల్స్‌ చర్‌ ద్వారా ప్రచురితమౌతున్న ఈ పుస్తకాల ముదణ, పంపిణీ కోసం 
ఆర్థికంగా సహకరించి తోడడవలసిందిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. మీ విరాళాలు ఏ విధంగా 
ఇవ్వాలి అని తెలుసుకోడానికి apcwo.org/give వెబ్‌సైట్‌ చూడండి. లేక, ఈ పుస్తకం చివరిలో “ఆల్‌ 
పీపుల్స్‌ HHS భాగస్వామ్యం" అనే పేజీ చూడండి. కృతజ్ఞతలు | 


మెయిలింగ్‌ జాబితా 
ఆల్‌ పీపుల్స్‌ చరి నుండి ఉచిత పుస్తకాలు విడుదలైనప్పుడు తెలియజేయడానికి, మీరు apcwo.org 
వద్ద మా మెయిలింగ్‌ జాబితాకు చందా పొందవచ్చు 


Be” DB EE 


on 


విషయసూచిక 


MERON gcc es Siac NIG NO AT A ST, A PR Rr A Aaa acted OE 1 
పుకొరుతను.ఎదుర్కొన GG ra EIR TTT SETS RSME 6 
AG bsg bY DE Olea Wh eer) BOL I AMM TE ETRE BEE RRS 11 


పుకారుల పట్ల BHA వ్యతిరేక వైఖరి 
పుర్‌రులమా Oe 1S] SOP Os SEED DEBIT 16 


1. మ... QSOedscy! 


BOS 15వ కీర్తన దావీదు రాసినది. ఎవరైతే దేవునితో సన్నిహిత సంబంధం కలిగి, ఆయన 
సన్నిధిలో నివసిస్తూ; ఆయన్ని ఆరాధిస్తూ ఉండగలుగుతారో ఆ వ్యక్తి గురించి వివరిస్తుంది. 


86.8 15:1-5 

1యెహూవా, నీ గుడారములో అతిధిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద పర్వతము మీద నివసింప దగిన 
వాడెవడు? 

2 యథార్థమైన (ప్రవర్తన గలిగి నీతి ననుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. 

3 అట్టివాడు నాలుకతో కొండెములాడడు, తన చెలికానికి కీడు చేయడు, తన పారుగువాని మీద నింద మోపడు. 
4 అతని దృష్టికి నీచుడు OVI. అతడు యెహూవాయందు భయభకులు గల వారిని సన్మానించును 
అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. 

5 తన ద్రవ్యము వడఢికియ్యడు నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు. ఈ ప్రకారము చేయు వాడు 
ఎన్నడును కదల్పబడడు. 


అటువంటి వ్యక్తికి ఉండే అనేక లక్షణాల గురించి ఈ కీర్తన ప్రస్తావించినా, మనం 34 వచనం 
odd 5) DSO: 


కీర్తన 15:3 
అట్టివాడు నాలుకతో కొండెములాడడు, తన చెలికానికి కీడు చేయడు, తన పారుగువాని మీద Dod మోపడు. 


పుకారులు, చాడీలు చెప్పడం, ఇతరుల గురించి చెడుగా మాట్లాడడంలాటి పాపాలు మనం 
చాలాసార్లు తేలిగ్గా తీసుకుంటాం. కాని ఇవే నిజానికి దేవునితో మన సంబంధాల మీద 
పభావం చూపుతాయి. ఈ పాపాలే దేవునికి మన ఆరాధనను, ఆయనతో సహవాసాన్ని, మనం 
ఆయన సన్నిధిని అనుభవించడాన్ని ఆటంకపరుస్తాయి. 


పుకారులు COO) ఎమిటి? 


డిక్షనరీలో పుకారులు 0B, “ఇతరుల గురించి ఊరికినే చేసే వ్యర సంభాషణ లేక నివేదిక. 
ఇందులో వాస్తవాలుగా ధృవీకరించని ఓ రకమైన సమాచారం ఇమిడి ఉంటాయి” (ఆక్స్‌ ఫోర్డ్‌ 
అర్నర్స్‌ డిక్షనరి). పుకారు అంకే ఓ రకమైన కాలక్షేప సంభాషణ, పతేకంగా ఇతరుల 
వ్యక్తిగత, రహస్య విషయాల గురించి మాట్లాడుకోవడం. ఇది మనుషుల గురించిన తప్పుడు 
సమాచారాన్ని వ్యాపింపచేయడం. 


ఈ పుస్తకంలో ఈ కింది పదాలను, ప్రతిదానికి అర్గంలో కొంత తేడా ఉన్నప్పటికి, ఒకదాని 
బదులు మరొకటి వాడతాం: పుకారులు, చాడీలు చెప్పడం, దూషణలు, వెన్నుపోటు, 
గుసగుసలాడడం, కొండెములు చెప్పేవాడు. ఎన్‌.కె.జె.వి. బైబిల్‌ "HA బేరర్‌" OD పదాన్ని 
చాటుగా అబద్దం చెపేవానికి, కొండెములు చెప్పడం, అపనిందలు వేసేవానికి వాడింది. 
వాటిని ఒక దాని బదులు ఇంకొకటి మనం వాడినా, మనకు e940 అవ్వడం కోసం కొన్నిటిని 
కుప్తంగా వివరిద్దాం. 





© బాడీలు చెప్చుడం BOB అక్కడ లేని వ్యక్తి గురించిన హానికరమైన చర్చ. వివరణ 
ఇవ్వడానికి ఎమాతం అవకాశం ఇవ్వకుండా ఒకరి పేరు ప్రతిష్టలకు హాని చెయ్యడం. 
ఆ పదంలో వర్డించినట్టుగానే, వాళ్ళ వీపు వెనకాల కొరకడం. 

© ఐయ్సుపోటు పొడవడం అంకే వాళ్ళతో స్నేహంగా ఉన్నట్లు నటిస్తూనే ఒకళ్లకి 
దోహం చేసేలా విమర్శించే పని. 

© యూషణ అంకే ఒకరి గురించి తప్పుడు, ప్రతికూల, హానికరమైన, పరువు నష్టం 
కలిగించే ప్రకటన లేక నివేదికను ఇవ్వడం. 


© రకొంగడెగాడు SOW ఇతరుల తప్పులను అధికారికి నివేదించెవాడు. ఇది సాధారణంగా 
సమస్యను పరిష్కరించడానికి కాక వాళ్ళని ఇబ్బందిలోకి SO ఉద్దేశంతో చేసే పని. 


దేవుడు, పాత నిబంధనలో తన (ప్రజలలో సమాజ జీవితం గురించి ఉపదేశించినప్పుడు 
ఇలా చెపాడు: 


నిరమ 23:1 
లేనివార్తను పుట్టింపకూడదు, అన్యాయపు సాక్షకమును పలుకుటకై దుష్టునితో నీవు కలియకూడదు. 


లేవీ 19:16 
dD [HBOS కొండెములాడుచు ఇంటింటికి తిరుగకూడదు, నీ సహోదరునికి ప్రాణహాని చేయ చూడ కూడదు, 
నేను యహోవాను. 


లేవీ 19:16 (Hale గంథం) 
మీ (ప్రజలలో ఎవరూ కొండెగాడుగా తిరగకూడదు, మీ పారుగువాడు ప్రాణాపాయంలో ఉంకే మీరు నిర్లక్ష$ంగా 
నిలబడకూడదు. నేను యెహోవాను. 


దురదృషవశాత్తు కొంతమంది పుకారులను, కొండెములు చెప్పడాన్ని ఆనందిస్తారు. 

అందువల్లే దానిలో మునిగిపోతారు. పుకారు కొంతమందికి “విలాసవంతమైన భోజనం” 

లాటిది. వాళ్ళు పుకారులను పుటించడం, ఇతరుల గురించి మాట్లాడడం ఆస్వాదిస్తారు. 

వాళ్ళకి ఓ గంట లేదా అంతకంకే ఎక్కువ సమయం ఈ ముచ్చటల్లో గడిపిన తర్వాత, 

కడుపు నిండినట్టు అనుకుంటారు. పుకార్లు ఒకని హృదయంలోకి ఇంకుతాయి. మనం 
2 


దీనివల్ల ఎమీ TA తేలికపాటి చర్చఅని అనుకుంటాం. SA నిజానికి ఏదైతే వ్యర్దంగా 
మాట్లాడుకుంటారో అది మనుషుల మీద (పభావాన్ని చూపుతుంది. 


సామెతలు 18:8 
కొండెగాని మాటలు రుచిగల భోజూములు. 9D SSH లోనికి దిగిపోవును. 


పుకారులు కాని సంభాషణలు 


మనం ఇతరుల గురించి తప్పకుండా మాట్లాడి, వాళ్ళ బలాలు బలహీనతల గురించి 
చరిించి వారి వైఫల్యాలను అంచనా వేయాల్సిన సందర్భాలు ఉంటాయి. అయితే, ఇవి 
మంచి ఉద్దేశంతో, హానికరం కాని రీతిలో చేస్తే ఇవి పుకారులుగా ఎంచబడవు. కొన్ని 
ఉదాహరణలు 86200508: 


సాధారణ చర్చ /ఎవరినీ కించపరచకుండా సమాచారం పంచుకోవడం 


ఇక్కడ, A అనుభవాన్ని పంచుకోవచ్చు, నీ సమయాన్ని సరిగ్గా వెచింంచినట్లు నువు; 
కనుగొన్నాలేదా, ఆ సమావేశం ఫలితం సానుకూలమో |పతికూలమో దానికి సంబంధించిన 
ఇతర విషయాల గురించి చరిిించవచుు. అటువంటి పరిస్థితులలో నిజాయితీతో కూడిన నీ 
అంచనాని ఎవరినీ కించపరచాలనే ఉద్దేశం లేకుండా నువ్వు అందించావు. 


ఒక నిర్దిష్ట అనుభవాన్ని, ఇతరులు చెపిన లేదా చేసిన వాటిని కలిపి పంచుకోవడం 


ఇక్కడ కూడా నువ్వు అనేక వివరాలు BS eH) కాని దానిలో నిమగ్నమైన వారెవ్వరికీ హాని 
చేసే ఉద్దెశంతో నువ్వు చేయలేదు. 


ఒక అనుభవాన్ని నైపుణ్యతతో అంచనా వేయడం లేక ఒక వ్యక్తిని గాని, పరిస్థితిని గాని 
విశేషించడం 


ఆయా ఆఫీసుల్లో ఇది తరచూ జరుగుతుంది. ఉదాహరణకు- నువ్వు ఒక అభ్యర్థిని 
ఇంటర్వూ చేసి నివేదిక ఇస్తున్నప్పుడు, పనితీరుని అంచనా వేయడం, క్లిష్టమైన పరిస్థితిని 
పరిష్కరించడం మొదలైనవి. ఈలాంటి సందర్భాల్లో ఖచిితమైన అవగాహన కోసం నువ్వు 
నిజాయితీగా బలాలు, బలహీనతలు, Hod, చెడులు SAPS). 


ఒక సంగతెని పరిష్కరించడానికి చూడడం 


ఎక్కడైనా ఘర్షణ, సమస్యలు వున్న సందర్భంలో, తదుపరి చర్య కోసం న్యాయమైన 
ముగింపు లేదా నిర్ణయానికి రావడానికి వాటికి దారి తీసిన సంఘటనల పరంపరను, 
విషయాలను సమీక్షిస్తాం. మనం చేయాలని లేఖనాలు బోధించింది ఇదే: “మరియు నీ 
సహూదరుడు నీయిడల తపిదము చేసిన యెడల నీవు పోయి, నీవును అతడును 
ఒంటరిగా ఉన్నప్పుడు అతనిని గదించుము; అతడు నీ మాట వినినయిడల A 
సహూదరుని సంపాదించుకొంటివి. అతడు వినని యెడల, ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట 
పతి మాట సిరపరచబడునట్లు నీవు ఒకరిద్దరిని వెంటబెట్టుకొని అతని యొద్దకు పొమ్ము. 
అతడు వారి మాటయు విననియిడల అతనిని నీకు అన్యునిగాను సుంకరిగాను 
యించుకొనుము” (మత్తయి 18:15-17). 


అపరాధం, నైతిక వైఫల్యం లాటి విషయాన్ని పరిష్కరించవలసి వచినప్పుడు 


అటువంటి పరిస్థితులలో, మనం ఖచితంగా దానిలో నిమగ్నమైన వారందరితో 5800, 
చెసిన తప్పు గురించి మాట్లాడి, సరిచేసి సాధారణ స్థితిని తెచ్చే దిశగా పనిచెయాలి. మనం 
చేసిన తప్పుని దాచిపెప్తే ప్రయత్నం చేయము కాని గలతీ 61లో బోధించబడిన విధంగా 
సమస్యని పరిష్కరిస్తాం: “సహోదరులారా aS D తపస్పిదములోననను: DMZSOS 
యెడల ఆత్మ సంబంధులైన మీలో [ప్రతివాడు తానునూ శోధింపబడుదునేమో అని తన 
విషయమై చూచుకొనుచు, PBS మనస్సుతో అట్టి వానిని మంచి దారికి తీసుకొని 
రావలెను.” యాకోబు 5:16లో బోధించబడిన విధంగా పాపాన్ని, చేసిన తప్పును 
అంగీకరించాలి, పశ్చాత్తాపపడాలి: “మీ పాపములను ఒకనితో ఒకడు ఒప్పుకొనుడి; మీరు 
స్వస్థత పొందునట్లు ఒకని కొరకు ఒకడు [WSS చేయుడి.” 


తప్పుని బహిగతం చెసి SPSS? (పజలు దారి తప్పకుండ చేయడం 


కొన్ని సమయాల్లో విషయాలను బహిరంగంగా పరిష్కరించి జరిగిన తప్పుని, తప్పు చేసిన 
వారిని బయటపెట్టాలి. మనం దీనిని ఇతరులను హెచ్చరించి, కాపాడే ఉద్దేశంతో చేస్తాం, 
తద్వారా వారు హాని, లేక ప్రమాదం నుండి తపించుకోవచుు. మన హృదయాలు తప్పు 
చేసిన వాళ్ళ పట దయ, కరుణతో నిండి ఉండగా, వారు చేసిన తప్పుని ఇతరుల మేలు కోసం 
బహిగతం చేస్తాం. “నిషులమైన అంధకార క్రియలలో WATS యుండక వాటిని 
ఖుండించుడి” (ఎఫెసి 5:11). “ఇతరులు భయపడు నిమితము పాపము చేయువారిని అందరి 
యదుట గధింపుము" (1తెమోతిె 5:20). 


పె పరిస్టితులన్నిటిలో అతి ముఖ్యమైన సూతం ఏంటంకే “పేమ కలిగి సత్యము 
చెప్పుచు.." (ఎఫెసి 4:15) 


స్పందన 


1. నేనునా సంభాషణలను నిశితంగా పరిగీలిస్తే, నేను ఎన్నిసార్లు పుకారులు పుటించి 
ఇతరుల గురించి చెడుగా మాట్లాడాను? 
* చాలాతరచుగా తరచుగా కొన్నిసార్లు అరుదుగా 

2. ఎంత తరచుగా మనుషులు ఇతరుల గురించి చేదుగా మాటాడుతుంకే దానిని 
ఆపడానికి ప్రయత్నం చేయకుండా, వినడం మాని వెళిపోకుండా, ఆనందిస్తాను? 
* చాలాతరచుగా తరచుగా కొన్నిసార్లు అరుదుగా 


2. పుకారులను ఎదుర్కొనే సాధారణ పరిస్తితులు 


మనం పుకారులను ఎదుర్కొనే కొన్ని సాధారణ పరిస్థితులను పరిశీలిద్దాం. 
సామాజికమైన పుకారులు 


సాధారణంగా ఆయా కారణాలను బట్టి కలసి ఉన్న సమాజంలో, (ప్రజలు ఒకరితో ఒకరు 
మాట్లాడుకోవడం వలన “arden” వ్యాస్తిచాందుతాయి. మనకు నివాస సముదాయాలు, 
సామాజిక సముదాయాలు ఇంకా మరెన్నో ఉన్నాయి. స్థానిక సంఘం కూడా ఒక 
సముదాయమే. ఇక్కడ (ప్రభువైన యేసు క్రీస్తు నందు విశ్వాసం, సహవాసం వలన చాలా 
మంది జనం కలసి ఉంటారు. 


ఏ సమాజంలోనైనా ఒకరికొకరు సమాచారం పంచుకోవడం ఉంటుంది, ఉండక తప్పదు. ఇది 
చాలా అవసరం, దాని లాభాలు దానికున్నాయి. 
ఉదాహరణకు, WAS సంఘ సమూహం గురించి, బైబిల్‌ మనకు ఇలా చెపుంది: 


రోమా 12:15 
సంతోషించు వారితో సంతోషించుడి. ఏడుువారితో ఏడువుడి. 


1 S808 12:26 
కాగా ఒక అవయవము శమపడునప్పుడు అవయవము లన్నియు దానితో కూడ ఢమపడును. ఒక అవయవము 
ఘనత పొందునప్పుడు అవయవము లన్నియు దానితో కూడ సంతోషించును. 


ఇది సాధ్యమైతే, ఒకరి మంచి చెడులు మరొకరు తెలుసుకోవలసిన అవసరం ఉంది. 
అప్పుడు మనం ఆనందిస్తాం, ఎడుస్తాం, మనం ఒకరినొకరు గౌరవించుకుంటాం, ఈ 
విషయాలన్నిటిలో కలసి ప్రయాణం చేస్తాం. మన జీవితాన్ని కలసి పంచుకుంటాం. అయితే, 
అలాటి వాటి గురించి పంచుకోవడం పుకార్లు, చాడీలు, అపనిందలు, వెన్నుపోటు, 
కొండెములు చెప్పడం లాటివి లేకుండా, మర్యాదగా జరగాలి. 


ఆసక్తికరమైన సంగతి ఏంటంకే, మనం చాలా పత్రికల్లో స్థానిక సంఘం లేక స్థానిక విశ్వాసుల 
సమాజంలోని పుకారుల గురించి, వ్యర్ణమైన మాటల గురించి చెప్పడం కనుగొంటాం. 


పౌలు కొరింధు సంఘూనికి లైంగిక అన్‌తికత గురించి రాసిన చోట వాళ్ళని పశ్చాత్తాపపడమని 
చెపి, వాళ్ళని దర్శించినప్పుడు మనుషులు చాడీలు చెప్పడం, గుసగుసలాడడం కనుగొని 
అందుకు చాలా ఆందోళన పడ్డాడు. 


2 S606 12:20-21 

20 ఎందుకనగా ఒకవేళ నేను వచినప్పుడు మీరు నాకిష్టులుగా ఉండరేమో అనియు 

21 నేను మీకిష్టుడనుగా ఉండనేమో అనియు, ఒకవేళ కలహమును అసూయయు (కోధములును కక్షలును 
కొండెములును గుసగుస లాడుటలును ఉప్పాంగుటలును అల్లరులును ఉండునేమో అనియు, నేను మరల 
వచినప్పుడు నా దేవుడు మీ మధ్య నన్ను AS aco WAP అన్నియు, మునుపు పాపము చేసి తాము 
జరిగించిన అపవితత జారత్వము పోకిరి చేష్టల నిమితము మారుమనస్సు పొందని అనేకులను Kr} 
దుఃఖపడవలసి వచునేమో అనియు భయపడుచున్నాను. 


పౌలు ఎఫెసులో వున్న సంఘానికి అధ్యక్షుడైన తిమోతీకి రాస్తూ; యవ్వన విధవరాండు 
అందరూ, వాళ్ళకి పనిలేకపోతే, పుకార్లలో మునగడం మొదలుపెటి, ఇతరుల విషయాల 
జోలికిపోవడం, అనవసరమైన విషయాల గురించి మాట్లాడడం చేసుంటారని చెప్పాడు. 


1తెమోతి 5:13 
మరియు వారు ఇంటింట తిరుగులాడుచు, బద్ధ్దకురాం[డగుటకు మా।తమేగాక, ఆడరాని మాటలాడుచు, 
వదరుబోతులను పరులజోలికి పోవువారు నగుటకును So Soca. 


అలాగే పౌలు ధెస్పలోనికయలోని వాళకి కూడా TAY, ఇతరుల పనిలో అతిగా జోక్యం 
చేసుకొనేవారిని గద్దించాడు. పుకార్లు, ఇతరుల గురించిన పనికిరాని మాటలు కూడా ఇందులో 
భాగమే. పౌలు అలాటి వాళ్ళని పని చెయ్యమని ఆజ్ఞాపించాడు. 


2 BY) 3:11-12 

11 మీలో కొందరు ఏ పనియు చేయక పరుల జోలికి పోవుచు, అక్రమముగా నడచుకొనుచున్నారని 
వినుచున్నాము. 

12 అట్టివారు నెమ్మదిగా పని చేయుచు సొంతముగా సంపాదించుకొనిన ఆహారము భుజింప వలెనని మన 
(పభువైన యేసుక్రీస్తు పేరిట వారిని ఆజ్ఞాపూర్వకముగా హెచ్చరించు చున్నాము. 


స్థానిక సంఘ సమాజాల్లో, ఏవైతే అధ్యాత్మిక dowd వాటి ద్వారానే పుకార్లు 
పుడుతుంటాయి. సంఘస్తులు, సంఘ నాయకులు (అంకే కాపరులు మొదలైన వాళ్ళు) 
ఇద్దరూ పుకార్లు పుట్టిస్తూ వ్యాప్తి చేస్తున్నారు. PAS సంఘ సమాజాల్లో పుకార్లు వ్యాప్తి 
చెందుతున్న కొన్ని సాధారణ మార్గాలు ఇక్కడ ఉన్నాయి: 


పార్దనా విన్నపాలు 


సంభాషణ సాధారణంగా అధ్యాత్మిక ప్రకటనతో ఇలా మొదలవుతుంది: “ఓ, మనం నిజంగా... 
(వాళ్ళ WH ఇక్కడ వస్తాయి) గురించి తప్పకుండా ప్రార్థన చెయ్యాలి.” ఇక తర్వాత 
సంభాషణలో అంతా ఆ వ్యక్తిని గురించిన చెడు, పుకార్లు ఉండి, “ఇవన్నీ [roses 
ఉంచండి" అని చెప్పడంతో ముగుసుంది. మనం ఈ [Sra విన్నపం అనే ముసుగుని 
నిజానికి ఏదైతే HSS దాన్ని కపిిపుచుడానికి వాడతాం. దీనిని ఆపాలి. దీనికి దూరంగా 
ఉండడానికి ఎంచుకుందాం. 


కాపరియొక్క మాగదర్శకత్వం, ఉపదెశం 


(పజలు, మన వద్దకు, 0B కాపరులు అధ్యాత్మిక నాయకుల వద్దకు అధ్యాత్మిక సహాయం 
కోసం వస్తారు. అలా వచినప్పుడు, వాళ్ళు చాలా VD వారి వ్యక్తిగత పోరాటాలు, వైఫల్యాలు 
మొదలైనవి చెప్తారు. అలా వేరేవాళతో చెప్పకపోవచుు. వాళ్ళు దీనిని విశ్వాసంతో, మంచి 
నమ్మకంతో పంచుకుంటారు. అయితే, చాలా మంది కాపరులు, అధ్యాత్మిక నాయకులు ఆ 
నమ్మకాన్ని వమ్ము చేసి ఇతరులతో సాధారణ సంభాషణలో వ్యక్తిగత సమాచారాన్ని 
బయటపెడతారు. ఇది అధ్యాత్మిక నాయకుల వల్ల జరిగినా గాని, వట్టి పుకారు తప్ప మరేమీ 
కాదు. దీన్ని తప్పకుండా ఆపెయ్యాలి. గోప్యంగా చెపిన దాన్ని గోప్యంగానే ఉంచాలి. 


పముఖులతో ఉన్న అనుబంధం 


కొన్ని సార్లు మనుషులు కొంత మంది సమర్గవంతులైన నాయకుల పేర్లు, వుదాహరణకు ఓ 
సీనియర్‌ కాపరి, నాయకుడు లాటివారి Ded వాడుకోడానికి ప్రయత్నిస్తారు. అంకే, తాము 
వాళ్ళకి దగ్గరి వాళ్ళమని, వాళ్ళతో దగ్గరి సంబంధం వున్నట్టు ఇతరులకు చూపించాలనే 
పయత్నం చేస్తారు. ఏ వ్యక్తి యొక్క DWA వాడుకోవాలి అనుకొంటున్నారో అతని వ్యక్తిగత 
సమాచారాన్ని దొంగిలించి ఇలాంటివి చేస్తారు. వాస్తవానికి, ఇతరులు దీనికి ముగ్గులై, లోపలి 
సమాచారం ఇంతగా తెలిసిన ఈ వ్యక్తి ఆ సీనియర్‌ కాపరికి, నాయకునికి తప్పకుండా చాలా 
దగరి వాడని అనుకుంటారు. నిజానికి ఇది పుకారు తప్ప మరొకటి కాదు. నువ్వు నిజంగా మీ 
సినియర్‌: కాపరికి నాయకునికి" దరగరగా వున్న SBMS సేహితుడివైతే.'అతసిురుస్‌ 
వాడుకోవాలని చూడవు. అతని గౌరవాన్ని నీకోసం వాడుకోవాలని కోరుకోవు. వ్యక్తిగత 
విషయాలను బయటకి చెపేముందు చాలా జాగతగా ఉంటావు. 


సమస్యని పరిష్కరించకుండా తప్పుల్ని చూపించడం 


మనుషులు తప్పులు చేస్తారు. అయినా, సమాజంలో ఎవరో ఎక్కడో తప్పు చెయ్యడంవల్లనో, 
ఏదో. పొరపాటు చెయ్యడం SOS, ఒక విషయాన్ని OST నిర్వహించక పోవడం SOS 
ఘర్షణ తలెత్తవచుు. తరచూ ఏం జరుగుతుందంపే బాధింపబడినవాళు అక్కడకీ ఇక్కడికీ 
వెళ్ళి వాళ్ళకి జరిగిన చెడుని గురించి మాట్లాడడం వలన, అది తప్పు BOS ద్యక్తిని 
పరోక్షంగా అప్రతిష్టపాలు చేసే తప్పుడు ప్రచారం అవుతుంది. మరింతమంది ఈ 
సమాచారాన్ని అందించడం వలన అది పుకారు అవుతుంది. ఇదంతా, వాస్తవానికి సమస్యను 
పరిష్కరించకుండా, సమాజంలో గొడవలను పెంచి, విభజనను కలిగిస్తుంది. మరోవైపు, 
అటువంటి పరిస్థితులలో ఏం చెయ్యాలో లేఖనాలు మనకు బోధిస్తాయి: 


మత్తయి 18:15-17 

15 మరియు నీ సహూదరుడు నీ యెడల తప్పిదము చేసిన యెడల నీవు పోయి, నీవును అతడును ఒంటరిగా 
నున్నప్పుడు అతనిని గదించుము. అతడు నీ మాట వినిన యెడల నీ సహోదరుని సంపాదించుకొంటివి. 

16 అతడు వినని యెడల, ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట ప్రతిమాట స్టిరపరచబడునట్లు నీవు ఒకరిద్దరిని 
వెంటబెట్టుకొని అతని యొద్దకు పొమ్ము. 

17 అతడు వారి మాటయు వినని యెడల ఆ సంగతి సంఘమునకు తెలియజెప్పుము. అతడు సంఘపు 
మాటయు వినని యెడల అతనిని నీకు అన్యుని గాను సుంకరి గాను ఎంచుకొనుము. 





మనుషుల తప్పులను బహిరంగంగా ఎత్తి చూపించి విషయాన్ని పరిష్కరించకుండా 
ఉండడానికి బదులుగా, లేఖనాల్లో చెపినట్లు చేసి క్షమ, దిద్దుబాటు, స్వస్థత వచే దిశగా 
పని చెయ్యాలి. 


స్థానిక [BQS సంఘ సమాజాల్లో చెపిన చాలా వాటిని ఇతర సమాజాలకు కూడా 
అన్వయించవచుు. 


పుకారుల్లో పాల్గొనే సమాజం చివరికి దానంతటికి అదే నాశనమౌతుంది. 

గలతీ 5:15 

అయితే మీరు ఒకనినొకడు కరచుకొని భక్తించిన యెడల మీరు ఒకనివలన ఒకడు బొతిగా నశించి పోదురేమో 
చూచుకొనుడి. 


పనిచేసే చోట పుకారులు 


మనలో చాలామంది మన జీవితంలోని ప్రధాన సమయాన్ని ఆఫీసుల్లో గడుపుతాం. మనం 
వారానికి ఐదు నుంచి ఆరు రోజులు పనిలో వుండి ప్రతి వారం మూడువంతుల సమయం 


9 


ఆఫీసుల్లో గడుపుతున్నాం. దురదృష్టవశాత్తు చాలామంది పనిచేసే చోట పుకారులు, చాడీలు, 
దూషణలు, వెన్నుపోటు, కొండెములు చెప్పడం చెస్తుంటారు. వాళ్ళు పై అధికారి, వాళ్ళ 
సహచరులు లేదా వాళతో కలిసి పనిచోేయవలసిన వారికి ఇవి చేస్తుంటారు. వాళ్ళు ఎవరో 
చేసిన ఎదో సంగతి గురించి తోటి ఉద్యోగస్తులతో పుకారులు సృష్టిస్తూ వాళ్ళకున్న మంచి 
DD పాడు చేయడం మొదలైనవి చేస్తుంటారు. 


ఆఫీసుల్లో పుకారులు అనారోగ్యకరమైన పని చేసే వాతావరణానికి దారి తీస్తుంది. అది 
పజలను మానసికంగా (ప్రభావితం చేస్తుంది కాబట్టి వ్యక్తిగత లేక జట్టు పని తీరుని 
దెబ్బతీస్తుంది. చివరికి, పని వాతావరణం చాలా అసహ్యంగా మారి, (ప్రజలు, ముఖ్యంగా 
మందచివాళు, దాన్ని విడిచిపెటి వేరేచోట ఉద్యోగం వెతుక్కుంటారు. వాళ్ళు విడిచిపెట్టడం 
వేతనం మంచిగా లేకపోవడం వల్లా, పని ఉతేజకరంగా లేకపోవడం వల్లా కాదుగాని 
కొంతమంది పుకార్లు చేస్తూ, పుకార్లు పుట్టించే వాళవల్లి పని చేసే వాతావరణం బాధాకరంగా 
వుండడమే కారణం. తమ పని మీద దృష్టిని DED మంచి వాళ్ళు నిజానికి తమ సమయాన్ని 
SD పుకారులతో పోరాడడానికి, పుకార్ల మంటలను ఆర్పడానికి వెచించటానికి ఇష్టపడరు. 
వాళ్ళకి చెయ్యడానికి మంచి పనులు చాలా ఉన్నాయి. 


FAS ముడియా పుకొరు 


నోషల్‌ మీడియా కూడా పుకారుని వ్యాప్తి చేయడానికి చాలా వేగవంతమైన దారిని 
చూపించింది. కేవలం కొన్ని క్షణాల్లో, బటన్‌ నొక్కితే హానికరమైన పుకారు, లేక పుకార్లు 
చాలవేగంగా ఆన్‌ లైన్లో వ్యాపిస్తాయి. ఆన్‌ BS లో SQ చేసిన ఒకే వ్యాసం ద్వారా ఒక వ్యక్తి 
మంచి పేరుని GA) తియ్యవచుు. 


సుందన 


1. నువ్వు సామాజంలో, ఆఫీసుల్లో, BAS మీడియా పుకారు బాధితుడివా? దీనివల్ల నువ్వు 
ఎవిధంగా పభావితమయ్యాావు? 


10 


3. పుకారుల వలన దుష్పరిణామాలు 
కొన్ని హింసాత్మక చర్యలవలె పుకారు ఘోరమైన నేరంగా అనిపించకపోవచేేమో గానీ, 
మనపై, ఇతరులపై పుకారు ఎలాంటి తీవమైన ప్రతికూల (ప్రభావాన్ని చూపిస్తుందో మనలో 
చాలామంది గుర్తించలేదు. మనం ఇప్పటికే కొన్ని (ప్రతికూల పరిణామాలు 
చెప్పుకొన్న ప్పటికీ, మరి కొన్ని ఈ అధ్యాయంలో పరిశీలిద్దాం. 


పుకారు అనుతాదకమైంది, దానివలన సమయం వృధా అవుతుంది 


మనుషులు పుకారు చెయ్యడంలో కొన్నిసార్లు గంటలు గడిచిపోతాయి. అందుకే అది 
"పనికిమాలిన చర్చ" అని పిలవబడింది. అది ఎటువంటి ఫలితమూ ఇవ్వదు. అది పూర్తిగా 
ఫలితం లేనిది. దానివల్ల సమయం వృధా అవ్వడమే కాకుండా చాలాసార్లు పుకారు 
చేసేవాళ్ళు భావోద్వేగ శక్తిని కూడా చాలా DO) పెడతారు, చివరికి నీరసించి పోతారు. 


కొన్నిసార్లు మనుషులు, ముఖ్యంగా కష్టకాలంలో ఉన్నప్పుడు, భావోద్వేగాలను బయటికి 
వదలడానికో, పంచుకోవడానికో ఒక చికిత్సా విధానంగా పుకార్లు పుట్టిస్తుంటారు. ఒకరు 
సవాళను పెకి మాట్లాడడాన్ని, బహిరంగంగా పంచుకోవడాన్ని మనం DMD or 
అంగీకరిస్తాం; అయితే సరైన వాళ్ళతో మాట్లాడాలి, ఆరోగ్యకరమైన పద్దతిలో మరో వ్యక్తిని 
కూలివేయకుండా, సమస్యకు ఒక పరిష్కారం దిశగా ప్రయత్నం చెయ్యాలి. 


ఒక వ్యక్తి కీర్తిని దెబ్బృతియ్వడం ద్వారా, పుకారులు అతని వ్యక్తిత్వాన్ని చంపి 
వేయడం ద్వారా అతని నమ్మకాన్ని వమ్ము చెస్తుంది. 


ఎ ద్యక్తిపె పుకారులు పుటించారో ఆ వ్యక్తి 'చంపబడుతూ ఉండగా", అతని పేరు దాబృతింటూ 
ఉండగా, అతనికి తన గురించి తాను వివరణ ఇచుుకొనే అవకాశం ఉండదు. తప్పుడు 
సమాచారం విన్నవాళు మరు నిమిషంలోనే ఒకరి వ్యక్తిత్వాన్ని గురించి ఒక నిర్ణయానికి 
వచ్చేసి తప్పుగా తీర్చు BSJSed), ఆ వ్యక్తి మీద నమ్మకాన్ని కోల్పోవచు. కేవలం పుకారు 
ద్వారా తప్పుడు సమాచారం అందుకోవటం వల్ల ఆ వ్యక్తి ఎటువంటివాడో అనే విషయంలో 
తప్పుడు అవగాహనకు వచ్చేస్తారు. 


సామెతలు 11:13 
కొండెగాడై తిరుగులాడువాడు పరుల గుట్టు బయటపట్టును. నమ్మకమైన స్వభావము గలవాడు సంగతి 
దాచును. 


నువ్వు నమ్మకమైన స్నేహితుడివైతే, నీ స్నేహితునికి అండగా నిలబడతావు, అతని 
వెఫల్యాలను బయట సపెోసి అతని పరువు తియ్యడానికి, De పాడుచెయ్యడానికి 


11 


కొన్నిసార్లు ఎవరినో మొదటిసారి కలవడమే మీకు AlMj0BI కలిగించవచ్చు; వాళ్ళు 
అప్పటికే మీ గురించి విని ఉంటారు, దురదృష్టవశాత్తు వాళ్ళు విన్నదంతా 
పతికూలమైనదే. పుకారు నీకంకే ముందుగానే వెళ్ళి అప్రతిష్టను తెచింది, నువ్వు అక్కడికి 
వెళక ముందే నీ పేరుని పాడుచేసింది. కాబటి అప్పుడు ఆ ద్యకికి నిన్ను గురించి నిజంగా 
తెలుసుకొని నువ్వు ఎలాంటివాడదో తాజాగా అంచనా వేసుకొనేలా చేసేందుకు నీ ముందు 
పెద్ద పనే ఉంటుంది. కొన్నిసార్లు, ఈ విధమైన పని చేయాలన్న SSS నిన్ను నైతికంగా 
బలహేనపరిచేదిగా వుండొచు. 


పుకారు మనుషుల 2S TD SPO) మీద పభావం చూపుతుంది. 


తప్పుడు సమాచారం పుకారు ద్వారా కారుచిచుులా వ్యాపించి, భావోద్వేగాల మీద పనిచేసి 
ఆందోళన కలిగించి మనుషులను నైతికంగా బలహీన పరుస్తుంది. 


సామెతలు 25:18 
తన పొరుగువాని మీద కూటసాక్షకము పలుకువాడు సమెటను ఖఢథమును వాడిగల అంబును వోలినవాడు. 


సామెతలు 25:18 (పవి|త గంథం) 
తన పొరుగువాడి మీద తప్పుడు సాక్ష$ం పలికేవాడు దుడ్గుకర, DSO, పదునైన బాణం వంటివాడు 


ఉదాహరణకు, మీ ఆఫీసుల్లో ఎలాంటి స్పష్టమైన సమాచారం లేకుండా వాస్తవాలు 
తెలియకుండా పుకార్లు చలామణి అవ్వడం వల్ల ఉదోగస్తులు నైతికంగా బలహీనపడవచుు. 
అది అనారోగ్యకరమైన వాతావరణాన్ని సృష్టించి మంచి ఉద్యోగసులు సంస్థనుండి 
వెళిపోయేలా చెస్తుంది. 


అదే విధంగా, [శకైస్తవ సంఘంలో కూడా విశ్వాసులు పుకారులు, చాడీలు, దూషణలు, 
కొండౌెములు చెప్పడం చేస్తూ GOB, అది మనుషులను అటువంటి సంఘంలో భాగంగా 
ఉండడానికి ఇష్టం లేకుండా చేస్తుంది; వాళ్ళు చర్చ్‌ నుంచి బయటకు వెళడమో లేక 
వదిలిపెట్టడమో చెస్తారు. 


వ్యకిగతంగానైనా, ఆన్లైన్‌ లో నైనా వ్యకులను అవమానపరచడం ఒక వ్యక్తి మంచి పేరుని 
దాదాపు తక్షణమే నష్టపరుస్తుంది. మనుషులు కనికరం లేని పుకారులు, దూషణల వల్ల వారి 
భావోద్వేగాలు గాయపరచబడి తమ పేరుని, గౌరవాన్ని పోగొట్టుకుంటారు. 


యువత భావోద్వేగాల మీద కూడా పుకారు చూపించే తీవమైన (ప్రభావాన్ని గురించి 
ఆలోదించాలి. ఈ రోజుల్లో, SHH మీడియా ద్వారా స్నేహితులు క్లాస్‌ మేట్‌ లు, యువతను 
ఆన్‌ లైన్‌ లో బెదిరిస్తూ పుకారులు పుటిస్తూ, దూషిస్తూ కొంతమంది ఆత్మహత్యకు పాలుడే 
స్రొయుకి తీనుకళున్నారు. AB “సైబర్‌ 'బెరరిరపులు" అనే HO SKA వరకు BVO. 
దానిలో వేధించడానికి, బెదిరించడానికి, ఇబ్బంది పెట్టడానికి, మరో వ్యక్తిని లక్ష్యంగా 
చేసుకోడానికి సాంకేతికతను వాడడం జరుగుతుంది. ఇది చాలా తీవమైన విషయం 


12 


(యువకులైన పిల్లలు వున్న SOASoOlCHOM ఉపయోగపడ వెబ్‌ సైట్‌: 
http://cyberbullying.us/). 





పుకారు సంబంధాలను నాశనం చెస్తుంది 


పుకారు, దూషణ, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం చాలా ad సంబంధాలు 
తెగిపోడానికి దారి తీస్తుంది. మనుషులు వాళ్ళు విన్న అబద్దాన్ని నమ్మినప్పుడు, వాళ్ళు 
బాధపడతారు. కోపము, చెడు ఆలోచనలు లాంటి భావాలు లోపలికి వస్తాయి మంచి 
సంబంధాలు పోతాయి. 


లేఖనాలు ఏమి చెపున్నాయా పరిశీలించండి: 


సామెతలు 16:28 
Sore కలహము పుట్టించును కొండెగాడు మిత్రభేదము చేయును. 


సామెతలు 25:23 
అట్లు చేయుట చేత వాని తలమీద నిప్పులు కుప్పగా పోయుదువు. యెహోవా అందుకు నీకు [HAH 
మిచుును. 


సామెతలు 26:20 
పాతాళమునకును అగాధ కూపమునకును తృప్తి కానేరదు. ఆలాగున నరుల దృష్టి తృప్తి కానేరదు. 


అపనమ్మకం, కలహాలు విత్తడం వలన స్నేహితులను వేరు చేయడానికి చిన్న చిన్న 
పుకారులు కారణం కావోచుు. సంబంధాలు నాశనం అవుతాయి. పుకారు తప్పుడు 
భావోద్వేగాలకు, చెడు భావాలకు ఆజ్యం పోస్తుంది. మనుషులు ఏదో ఒక పక్షం తీసుకోడానికి 
బలవంతం చేయబడడం వలన విడిపోతారు. ఇది ఆఫీసు ఉన్నచోబనా, ఎటువంటి 
సమాజంలోనైనా జరగవచుు. శాంతిని, సామరస్యాన్ని కాపాడడం కోసం మనం అలాంటి 
పుకారులు ఆగిపోయేలా చూడాలి. 


స్పందన 


1. మీరు ఆలోదించగలిగే పుకారు యొక్క కొన్ని ఇతర [ప్రతికూల పరిణామాలు ఏంటి? 

2. మీరు గమనించిన కొన్నినిజ జీవిత పరిస్థితులు, పుకారు వల్ల (ప్రజలు మానసికంగా 
పభావితం అవ్వడం ఎక్కడైనా గమనించారా? ఫలితం ఎంటి? 

3. కొన్ని నిజ జీవిత పరిస్థితులలో పుకారులు సంబంధాలను నాశనం చేయడం మీరు 
గమనించారా? వచిన ఫలితం ఎంటి? పజలు సమాధానపడ్డారా, పుకారు కి ముగింపు 
తేగలిగారాా అలా జరిగి ఉంకే దాన్ని ఎలా చేయగలిగారు? 


13 


4. పుకారుల HO BHA వ్యతిరేక వైఖరి 
మనం ఇప్పటికే లేఖనాల్లో పుకారులు, చాడీలు, దూషణ, వెన్నుపోటు, కొండెములకు 
సంబంధించి ఏమైతే చూశామో వాటితోపాటు, పుకారు గురించి లేఖనంలో కొన్ని దేవుని 
తీవమైన గద్దింపుల గురించి మనం చూద్దాం. 


దేవుడు తన (ప్రజలకు ఇచిన పది ఆజ్ఞలలో ఒకటి ఏంటంమే: 


నిగమ 20:16 
నీ పారుగువాని మీద అబద్దసాక్ష5ము పలుకకూడదు. 


దీని అర్థం నీ పొరుగువాని గురించి అబద్దాలు చెప్పకూడదు; తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి 
చేయకూడదు, సృష్టించకూడదు. 


దేవుడు తన ప్రజలు నిందించడాన్ని గద్దించాడు, ఆయన కల్పించుకొని తప్పుని సరిదిద్రి 
పరిస్థితులను చక్కదిద్దుతానని హెచ్చరించాడు. 


కీర్తన 50:19-21 

19 కీడు చేయవలెనని నీవు నోరు తెరుచుచున్నావు నీ నాలుక కపటము కల్పించుచున్నది. 

20 నీవు కూరుుండి నీ సహూదరుని మీద కొండెములు చెప్పుచున్నావు నీ తలి కుమారుని మీద అపనిందలు 
మోపుచున్నావు. 

21 ఇట్టిపనులు నీవు చేసినను నేను మౌనిన యుంటిని అందుకు నేను కేవలము నీవంటివాడనని 
నీవనుకొంటివి. అయితే నీ కన్నుల యెదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నిన్ను గదించెదను. 


అబద్ద సాక్షిగా ఉండడం, ఇతరుల గురించి అబద్దాలు చెప్పడం, నోదరుల మధ్యలో 
విభేదాలు నాటడం అనేవి దెవునికి హయమైన విషయాలు. 


సామెతలు 6:16-19 

16 యెహోవాకు అసహ్యములైనవి ఆరు గలవు. ఎడును ఆయనకు హయములు. 

17 అవేవనగా, అహంకార దృష్టియు కల్లలాడు నాలుకయు నిరపరాధులను చంపు చేతులును 

18 CoS shen యోచించు హృదయమును కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములును 
19 లేనివాటిని పలుకు అబద్దసాక్షియు అన్నదములలో జగడములు పుటించువాడును. 


మనం ఇంతకు ముందు చూసినట్లుగా, ప్రజల మధ్య విభేదాలు లేదా అనెక్వతను DS 
మార్గాల్లో ఒకటి పుకారు, అబద్దం. ఇది దేవుడు Seow విషయం. 


దూషకుడుని rc అంటారు. అలాగైతే పుకారు చెయ్యడం నిజంగా మూర్ధమైన 
విషయం. 


14 


సామెతలు 10:18 
అంతరంగమున పగ ఉంచుకొనువాడు అబద్రికుడు. కొండెము ప్రచురము చేయువాడు బుద్దిహీనుడు. 


రోమా 1:28-32, పుకారులు, చాడీలను హత్య, అనైతికత మొదలైన వాటి జాబితాలో చేర్చింది. 


రోమా 1:28-32 

28 మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియ్యనొల్లక పోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు 
దేవుడు (SQ మనస్సుకు వారినప్పగించెను. 

2ల అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత ము చేతను, లోభము చేతను, Sade చేతను నిండుకొని, 
Sd SSD నరహత్య; కలహము కపటము వైరమను వాటితో నిండినవారై 

30 కొండెగాం[డును అపవాదకులును, దేవదేషులును, హింసకులును, అహంకారులును, బింకములాడు 
వారును, చెడ్డవాటిని కల్పించు వారును, తలిదం[డుల కవిధేయులును, అవివేకులును 

31మాట తప్పువారును అనురాగరహితులును, నిర్భ్ధయులునైరి. 

32 ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణమునకు తగినవారు అను దేవుని న్యాయవిధిని వారు బాగుగ 
ఎరిగి యుండియు, వాటిని చేయుచున్నారు. ఇది మా।తమే గాక వాటిని అభ్యసించు వారితో సంతోషముగా 
సమ్మతించు చున్నారు. 


"అలాంటి వాటిని ఆచరించేవాళ్ళు మరణానికి పాత్రులు" అనే హెచ్చరికలో పుకారులు 
పుట్టించేవారు, చాడీలు చెప్పేవాళ్లూ ఉన్నారు. 


పుకారుకి వ్యతిరేకంగా దేవుని గంభీరమైన స్థానం అలాంటిది. స్పష్టంగా చెప్పాలంకే, 
పుకారులు పుటించడం పాపం. ఇది దేవుని ముందు నౌరం. 


దీని సారాంశం, పుకారులు, చాడీలు, దూషణ, వెన్నుపోటు, కొండెములు చెప్పడం 
వంటివాటిల్లో మనం ఏమాతం పాల్గనకూడదు. 


స్పందన 


1. బైబిల్‌ పుకారు, చాడీలు, దూషణ, వెన్నుపోటు, కొండెములు చెప్పడం వంటి పాపాల 
విషయం ఇంత స్పష్టంగా ఉన్నప్పుడు, విశ్వాసులు ఇంకా వీటిలో ఎందుకని 
పాల్గొంటున్నారు? 


15 


5. పుకారులను ఎలా నియం।తెంచాలి? 
మన చుట్టూ ఉన్న (ప్రజలు పుకారులు పుట్టించడం, దూషించడం, చాడీలు చెప్పడం, వ్యాస్తి 
చేయడం వంటి పనులలో వున్నప్పుడు మనం DO చెయొ$చు]? మనం అటువంటి వాటికి 
బాధితులమైనప్పుడు ఎం చెయ్యాలి? మన గురించి వ్యాప్తి చెందుతున్న తప్పుడు 
సమాచారం వలన వచిన అపఖ్యూతె, కలిగిన మానసిక గాయం మరియు ఇతర [ప్రభావాలకు 
మనం ఎలా స్పందించాలి? వాటిని ఎలా నియం।తెంచాలి? 


పుకారుని అధిగమించండి 


మొదటిగా, మనలో ప్రతి ఒక్కరం మన Woe భాగంగా, వ్యక్తిగతంగా ఏ విధమైన 
పుకారులోనూ పాల్గోనమని ఒక ధృడమైన ఎంపిక చేసుకోవాలి. మనం అంత తక్కువ స్థాయి 
సంభాషణలకు, పనులకు దిగజారం. (ప్రజలు పుకార్లు వ్యాప్తి చేస్తున్న చోట, పరిస్థితులలో 
మనం అనుకోకుండా కనిపించినప్పుడు కూడా, మనం వాటిలో పాల్గోనం, పుకారు చెయ్యం. 


కీర్తన 34:13 
DE మాటలు పలుకకుండ నీ నాలుకను కపటమైన మాటలు పలుకకుండ నీ పెదవులను కాచుకొనుము. 


868 39:1 
నా నాలుకతో పాపము చేయకుండునట్లు నా మాగములను జాగ్రత్తగా చూచుకొందును. భక్తిహీనులు నా యెదుట 
నున్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకొందు ననుకొంటిని. 


కీర్తన 139:4 
యహోవా, మాట నా నాలుకకు రాక మునుపే అది నీకు పూర్తిగా తెలిసి యున్నది. 


మనల్ని మనం అదుపులో ఉంచుకొని, దేవునికి వ్యతిరేకంగా పాపం చేయడానికి నిరాకరిస్తాం. 
మనం గుసగుసలాడుకున్నా దానిని BHA నుండి దాచలేమని మనకు తెలుసు! 


ఒకరి ముందు చెప్పనిదాన్ని వాళ్ళు లేనప్పుడు చెప్పొద్దు. వాళ్ళు లేనప్పుడు ఎలా DarS, 
వాళ్ళ సమక్షంలో చెపేది కూడా అలాగే ఉండాలి. 


ఎవరి విషయాల్లోనైనా ఆయాసపడకుండా, విరోధం లేకుండా నీ హృదయాన్ని నిర్మలంగా 
ఉంచుకో. ఎల్లప్పుడూ (WHS నడవాలనే ఉద్దేశించు. అలా GOB, నువ్వు ఇతరులను 
కించపరచి, హాని లేక నాశనం చేసే చెడ మాటలను పలకవ. 


మత్తయి 15:19 
దురాలోచనలు నరహత్యలు వ్యభిచారములు వేశ్యాగమనములు దొంగతనములు eae సాక్ష్యములు 
దేవదూషణలు హృదయములో నుండియే వచును. 


రోమా 13:9 


16 


ఎలాగనగా SSHDBOHDSH, నరహత్వ$ చేయవద్దు, దొంగిలవద్దు, ఆశింపవద్దు అనునవియు, మరి ఎ SBS 
ఉన్న యెడల అదియు నిన్నువలెా నీ పొరుగువాని పేమింపవలెనను వాక్యములో సంక్షేపముగా 
ఇమిడియున్నవి. 


ప్రతీకారం తీర్చుకోడాన్నినిరాకరించు. నువ్వు HSA వ్యాపింపజేస్తూ పుకారుపై గెలవలేవు. 
సాధ్యమైతే LOS? ఎదుర్కోండి 


సాధ్యమైన చోట, పుకారు తప్పుడు సమాచారాన్ని మొదలుపెట్టిన SSS లేక పుకారులు 
వ్యాపించడంలో నిమగ్నమైన SoS ఆ విషయాన్ని పరిష్కరించండి. పుకారుని 
వ్యాస్తిజేయడం వలన జరుగుతున్న హానిని వారు చూడగలిగేలా డపైమగా సహాయం 
చెయండి. 


ఈ విషయంలో పుకారు చేయకుండా దీనిలో పాల్గోన్న వ్యక్తి(ల)తో నేరుగా అసలు సమస్యను 
పరిష్కరించి దానిని అధిగమించేందుకు ప్రోత్సహించండి. 


దానికదె చచ్చిపోనివ్యండి 


పుకారుకు ఆజం పోయకండి. పుకారుని చనిపోవడానికి అనుమతెంచండి. అటువంటి 
పరిస్థితులలో ఎంత తక్కువ చెపితే అంత మంచిది. ఎక్కువమంది దానిలో arcs 
తీసుకోడానికి నిరాకరించడంతో ఆ కథ చివరికి దానికదే చనిపోతుంది. 


సాధ్యమైనప్పుడు, ఆ S58 లేక పరిస్థితి గురించి సానుకూల విషయాలు మాట్లాడడం gor 
పుకారుని ఎదిరించడానికి ఎంచుకోండి. 


పజలకు ఆ యా విషయాల్లోని మంచిని చూడడానికి సహాయపడండి. పుకారులు, సగం 
నిజాలు అసంపూర్ణ సమాచారం లేదా తప్పుడు సమాచారం మీద ఆధారపడి ఉంటాయి. 


కాబట్టి విషయాల్లోని మంచిని గురించి మాట్లాడడం ద్వారా, మనం వ్యాప్తి చెందుతున్న సగం 
సతాలను ఎదుర్కొంటాం. 


(పార్టించు, క్షమించు, విడుదల చెయ్యి 
నువ్వు దూషణ, పుకారుల బాధితుడవైతే, ప్రార్డించు. ప్రభువే నీ రక్షణకు వస్తాడు. 


86.85 31:13-16 
13 అనేకులు నా మీద దురాలోచనలు చేయుచున్నారు. నాకు ప్రాణహాని చేయుటకు యోచించుచున్నారు. 
వారు గుసగునలాడుట నాకు వినబడు చున్నది. నలుదిశలను నాకు భీతి కలుగుచున్నది. 
14 యహోవా, నీయందు నమ్మిక యుంచి యున్నాను -నీవే నా దేవుడవని నేను అనుకొనుచున్నాను. 
15 నాకాలగతులు నీ వశములో నున్నవి. నా శతువుల చేతిలో నుండి నన్ను రక్షింపుము. నన్ను తరుమువారి 
నుండి నన్ను రక్షింపుము. 

17 


16 నీ సేవకుని మీద నీ ముఖకాంతి |ప్రకాశింపజేయుము. నీ కృపచేత నన్ను రక్షింపుము. 


పజలు నిన్ను గురించి పుకారులు సృష్టించి, వాటిని వ్యాప్తి చెసినప్పుడు, అది నిన్ను 
గాయపరుసుుంది. ఇది బాధాకరమైనది. నీ బాధను, గాయపు అనుభూతులను దేవునికి 
[POSS విడుదల చెయి. ఈ విషయం గురించి దేవునితో మాట్లాడు. నీ హృదయాన్ని, 
భావాలను ఆయన దగర కుమ్మరించు. 


ఇది చేస్తున్న వాళవైపు క్షమాపణను విడుదల చెయ్యి. వాళ్ళు ఎమి చేస్తున్నా వాళ్ళను 
చశేమించడానికి ఎంచుకో వాళ్ళు చేస్తున్న దాని వెనుక దోహం, పగ ఇతర తప్పుడు 
ఉద్దైెశాలు ఉండవచు. కానీ నువ్వు ఇంకా వాళ్ళని దేవుని [OHMS (పేమించాలని ఎంచుకో 
నువు DHE FD క మిరెచి DAD DEY, AD రక్షణ DRS ¢ నిరూపణ కోసరాదేవుని 
వెపు చూడు. 


"వినుచున్న మీతో నేను చెప్పునదేమనగా -మీ శతువులను డేమించుడి, మిమ్మును 
ద్వేషించువారికి మేలు చేయుడి, మిమ్మును శపించువారిని దీవించుడి, మిమ్మును 
బాధించువారి కొరకు [WOS చేయుడి” (లూకా 6:27,28). 


మన సమాజాన్ని పుకారులు లేని పదోశంగా చెద్దాం 


పుకారు, చాడీలు, దూషణ, వెన్నుపోటు, కొండెములు చెప్పడం ఏ మాతం సహించలేని 
సమాజంగా ఉందాం. అప్పుడే అవి DO మన మధ్య GOSS! పుకారు దేవుని అందమైన 
సంఘాన్నికలవరపెటి, ఉక్కిరిబిక్కిరి చేసే కలుపు మొక్క. ఆయన SOA కలుపులేనిదిగా 
చేసే సంస్కృతిని సృష్టించి, స్వీయ [Seo PS aH అలవరచుకుందాం. 


సుందన 


1. నువ్వు పస్తుతం ఎమైనా ప్రతేకమైన పరిస్థితి(లు) ఎదుర్కొంటూ, అక్కడ పుకారు, 
దూషణ, చాడీలు చెప్పడం లాంటి వాటిని గెలవాలిన అవసరత ఉందా? నీ 
పరిస్టితి(లుని గెలవడానికి నువ్వు ప్రత్యేకంగా చేయగలిగిన కొన్ని విషయాలు ఏంటి? 


18 


6. [POS 


ఒప్పుకోలు, DF JSD [WHS 


పరలోకమందున్న (వీయమైన OB, నా మాటలు గురించి BO SUISP డఉండలౌదని 
ఓబ్ర్రకొంటున్నాను. TAD, BOD కొన్చిసాడ్లు తెలియకుండా LE కొన్నిసార్లు ప్రకాఠులు 
బ్యావింవ WIAD, OPO, ఇతరుల గురించి చెడుగా మాటథాడాను. TeV gsr arpa) 
బోయడంలో (HBO దతికను దాబులతీయడంలో SAD TY Dd తనుకు 
వశ్చాతానవడుతున్నాను. దయబానీ నన్ను SOD (HBTS యేను (SY రకంతో 
OBLLDOSS DO అడుగుతున్నాథయ. ప్రకాఠరులను గృజించో ASS Jలిని 
బిడిబి పెడుతున్నాను. అలాగే SALAD నా నాలుకను నియంల్రింబు. SOKO? నను 
ప్రుకారు దూవణ, ఇతరుల గురించి చెడుగా మాటథాడడఢం చాయ్య్వకుండా డండగలయ. చీ 
STOLE నా వందనాలు. యేను నామంలో ఆమెన్‌. 


పుకారుల వలన గతంలో గాయపడినవారి కోసం ప్రార్థన 


దైయమైన BOB, శీన్ర నన్ను (DWV), నా విషయం (GH బూప్రుతున్నావ్రు SAS 
నో చీ ముండు నా పృదయాన్ని కుమ్మరినున్నానుు నేకు నా అంతరంగంలోని 
COS SCV, బావాలు తెలును. నా గురించి (వ్యక్తుల పేర్లు లోక వరిధీతులు ఇక్కడ రాయండి) 
బ్యోదీంవజోనీన. ద్రకారులు DEMAPACD అదవాదుల చిషయంలో నా వపృదయం 
గాయబడిందని OSD తెలును. నా గాయాలను భావాలను చీ దగరకు BVI) AV, వాటని 
OSSD నా AOSD తోలగించు. నా వభూ నా బానోదోకాలను డ్ఞానకాలను నూనవరబు. 
CODD) FS ([పేమింబడానిక్‌ ఆయన TST) FS నన్ను బాధవనరబిన వారిని ToD 
SRYTID. నాలో కుమ్మరింబచబడిన BID (పేమ వారికి విడుదల చౌన్తున్నాను. నా 
వక్రంగా నేను దైనికంగా వ్రాసుకొని ఆయా ద్రకాడ్లు, అవవాదులు, DE మూటల దూరా నను 
పొందిన SRO యండి నన్ను విడివీంచు. J కరుణ SEPEOS PD కృవ LU. నీ TIS 
SD) DE GY. GeO నిన్ను LVI IAD, నా కళ్ళు AMS ASD డన్నాయి. SUB 
నా (DEOMVEN VAIS THOS వనికి వందనాలు. యేను నామంలో ఆమెన్‌! 


19 


ఎక్కడైతే పుకారుల మధ్యలో ఉన్నవారి SHO ప్రార్దన 


(వియమైన BYE, నా పాదయాన్ని నీ వధ కుమ్మరినున్నాను ఎందుకంజే VIF నన్ను 
(వేమినున్నాన్ర, నా మీద (IS కలిగి BS. నా SSHA తలంబ్రులు, బాననలు నీకు 
తెలును. నన్ను గురించిన ద్రకారు Brisco, పుకార్లు (2335 ఆ వ్యరుల పేర్లు OF ఆ 
పరిధితులు DEZSOC3) వ్యాది చానున్నందు వలన TAD గాయవడి బాధవడుతున్నా ని 
నీకు తెలును. TV నా బాధను, IZ POD నీ SSM IVE WILD; నా బాధను నయం 
DQAVMVA) అడుగుతున్నాను. వరిఖుధాతుని యిక బలంతో (పేమింబడానికి ఆయన ఇచ్చే 
SES! నన్ను బాధ పెటేనవాళ్ళుని TD SVT) AV. నా బపృదధయంలో కురినించ బడిన 
IID ([జేమను వారికి విడుదల చానున్నాయ. నున్న? నా తరుపున దానికంగా FEO చానుకొని 
ఈ ప్రకారడ్లు దూవణలను ఆనీ నీ ధయ నన్ను SSBODED DAVLVA OCMC?) AD. నా 
జోబితానిక్‌ గౌరవాన్సి BSS నీ చాయ్యి WA నన్ను DF లోపు. నాను నిన్ను చూనున్నాను నా 
రపు నీమీద MSD డన్నాయి. తండేీ, నా (బతుకులో నన్రూ DOS SOE వందనాలు. 
యేను నామంలో ఆమెన్‌! 


20 


ఆల్‌ పీపుల్‌ H5)S భాగస్వాములు కండి 


ఆల్‌ పీపుల్‌ చర్చ్‌ ఒక స్థానిక సంఘంగా తన పరిధిని మించి ఇండియా అంతటా, 
ముఖ్యంగా ఉతర ఇండియా వరకు తన పరిచర్యను జరిగిస్తున్నది. మా పతేక దృష్టి (ఎ) 
నాయకులను బలోపేతం చేయడం, (బి సంఘాల్లోని యువతను పరిచర్యకు సిద్ధపరచడం, 
(సి) క్రీస్తు శరీరమైన సంఘాన్ని వృద్దిపరచడం. యౌవన స్తుల కోసం అనేక శిక్షణా సెమినార్లు, 
శైస్తవ నాయకుల కాన్స్పరెనులు సంవత్సరం అంతటా జరిగిస్తుంటాము. అవే కాక, 
విశ్వాసులను వాక్యంలో, ఆత్మలో బలోపేతం చేయాలనే లక్ష్యంతో వేల సంఖ్యలో మా 
ప్రచురణలు ఇంగ్లీషులో, ఇతర భారతీయ ప్రాంతీయ భాషల్లో ఉచితంగా పంపిణీ 
చేస్తున్నాము. 


ఒకేసారి లేక ప్రతి Der క్రమంగా కొంత కానుక పంపించడం ద్వారా మాతో ఆర్థికంగా 
భాగస్వాములు కావలసిందిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. మన దేశంలో జరుగుతున్న ఈ 
గొప్పు పరిచర్యకు సహాయంగా మీరు పంపే కానుక ఎంత అయినా కృతజ్ఞతతో స్వీకరించ 
బడుతుంది. 





మీరు మీ కానుకని చెక్కు ద్వారా లేక బ్యాంక్‌ డాస్టి ద్వారా, “ఆల్‌ పీపుల్స్‌ చర్‌, బెంగళూరు” 
DDS మా ఆఫీసు అడ్రసుకు పంపించవచ్చు. లేక నేరుగా బ్యాంక్‌ (టాన్‌)ఫర్‌ ద్వారా మా 
బ్యాంక్‌ ఎక్కౌొంట్‌లో జమ చేయవచు. 


గమనిక: ఇండియాలోని బ్యాంక్‌ ఎక్కౌొంట్‌ల ద్వారా పంపే కానుకలను మాతమే ఆల్‌ పీపుల్‌ 
5) సేకరింపగలదు. DBD మ కానుక పరపటపుడు WEQDS DHD వరిచరలత ఏ 
విభాగంలో దానిని వాడాలని మీరు కోరుతున్నారో దానిని మాకు తెలియజేయవచుు. ఇతర 
వివరాల కోసం దయచేసి మా వెబ్‌సైట్‌ apcwo.org/give లో చూడవచ్చు. 


మీకు వీలైనప్పుడల్లా మాకోసం, మా పరిచర్య కోసం ప్రారించడం మరచిపోవద్దు. 
మీకు మా కృతజ్ఞతలు, దేవుడు మిమ్మల్ని దీవించును గాక ! 


FREE PUBLICATIONS 


Ministering Healing and Deliverance 
Offenses—Don't Take Them 


A Church in Revival* 


A Real Place Called Heaven 


A Time for Every Purpose Open Heavens 


Ancient Landmarks* Our Redemption 


Baptism in the Holy Spirit Receiving God's Guidance 
Being Spiritually Minded and Earthly Wise 
Biblical Attitude Towards Work 


Breaking Personal and Generational Bondages 


Revivals, Visitations and Moves of God 
Shhh! No Gossip! 

Speak Your Faith * 

The Conquest of the Mind 

The Father's Love 

The House of God 

The Kingdom of God 

The Mighty Name of Jesus * 

The Night Seasons of Life 


The Power of Commitment* 


Change* 

Code of Honor 

Divine Favor* 

Divine Order in the Citywide Church 
Don't Compromise Your Calling* 
Don't Lose Hope 


Equipping the Saints 
The Presence of God 


The Redemptive Heart of God 


The Refiner’s Fire 


Foundations (Track 1) 

Fulfilling God's Purpose for Your Life 
Gifts of the Holy Spirit 

Giving Birth to the Purposes of God* 
God ls a Good God 

God's Word—The Miracle Seed 


How to Help Your Pastor 


The Spirit of Wisdom, Revelation and Power* 
The Wonderful Benefits of speaking in Tongues 
Timeless Principles for the Workplace 
Understanding the Prophetic 

Water Baptism 

We Are Different* 

Who We Are in Christ 


Women in the Workplace 


Integrity 

Kingdom Builders 

Laying the Axe to the Root 
Living Life Without Strife* 


Marriage and Family Work Its Original Design 





PDF versions of all the above books are available for free download from our church website at apcwo.org/books. Many 
of these books are also available in other languages. To request your free copy of these books, please send an email to 
bookrequest@apcwo.org 


*Available only as PDF 


Also visit our church website for free Audio and Video sermons, Sermon notes (apcwo.org/sermons), and many other 
resources you can use. 


ఆల్‌ పీపుల్‌ చర్‌) గురించి 


ఆల్‌ పీపుల్‌ చర్చ్‌ (ఎపిసిలో బెంగళూరు నగరంలో మేము ఉప్పుగా, వెలుగుగా ఉంటూ, 
ఇండియా దేశానికీ, ఇతర [ప్రపంచ దేశాలకూ ఒక స్వరంగా పనిచేయాలని మా దర్శనం. 





ఎపిసి లో సంపూర్ణమైన, రాజీపడని దేవుని వాక్యాన్ని పరిశుద్దాత్మ అభిషేకం, నడిపింపు 
ద్వారా అందించాలన్నది మా దృఢమైన తీర్మానం. మధురమైన సంగీతం, సృజనాత్మకమైన 
బోధన, అత్యంత నైపుణ్యంతో కూడిన వాదనలు, సమకాలీన పరిచర్య విధానాలు, 
అత్యాధునిక సాంకేతిక నైపుణ్యం, ఇవేవీ దైవాభిషేకంతో, పరిశుద్దాత్మ సూచనలతో, 
ఆశ్చర్యకార్యాలతో, సూచక।[క్రియలతో, పరిశుద్దాత్మ వరాల కుమ్మరింపుతో (ISS0H 2.45, 
BLD 2.3,4) కూడిన వాక్య ప్రకటనకు [ప్రత్యామ్నాయాలు కానేరవని మేము నమ్ముతున్నాము. 
మా (ప్రధానాంశం యేను ! మా SYS) దేవుని వాక్యం ! మా విధానం పరిశుద్దాత్మ శక్తి | మా 
భారం [ప్రజలు ! మా గమ్యం (BSS పరిపక్వత | 


మా ప్రధాన కార్యాలయం బెంగళూరులో ఉంది. ఇండియాలోని ఇతర ప్రాంతాల్లో మా 
కార్యాలయాలు ఉన్నాయి. ఆల్‌ పీపుల్‌ చర్‌్చబాంచిలు ఎక్కడెక్కడ ఉన్నాయి అనే 
సమాచారం కోసం మా వెబ్‌సైట్‌ www.apcwo.org/locations. చూడండి, లేక 
contact@apcwo.org. § ఒక ఇమెయిల్‌ పంపండి. 





నిన్ను డేమిస్తున్న దేవుడు నీకు తెలుసా? 


సుమారు 2000 సంవత్సరాలకు ముందు, దేవుడు ఈ లోకంలోకి ఒక మనిషిగా వచ్చాడు. 
ఆయన పేరు యేను ఆయన పరిపూర్ణంగా పాపరహిత జీవితాన్ని జీవించాడు. యేసు 
శరీరధారియైన దేవుడు కాబట్టి, ఆయన చెప్పినవన్నీ, చేసినవన్నీ మనకు దేవుణ్ణి 
బయలుపరిచాయి. ఆయన మాటాడిన మాటలు arsed) దేవునివే. ఆయన చేసిన పనులన్నీ 
దేవుని కార్యాలే. యేసు భూమిమీద అనేక అద్బుతాలు చేశాడు. ఆయన రోగులను, శ్రమలో 
ఉన్నవారిని wonrd. ఆయన గుఢివారి కన్నులు తెరిచాడు, చెవిటివారికి 
వినికిడినిచా్చాడు, కుంటివారిని నడిపించాడు, ప్రతి విధమైన వ్యాధిని, రోగాన్ని 
స్వస్థపరచాడు. కొద్ది రొష్టిలను అత్యధికంగా చేసి ఆకలితో ఉన్నవారిని అద్బుతంగా 
పోషించాడు, తుపానులను అణచాడు, ఇంకా అనేక అద్బుతకార్యాలు WIC. 


ఈ కార్యాలన్నీ దేవుడు మంచి దేవుడనీ, ప్రజలు బాగుండాలని, సంపూర్ణులుగా, ఆరోగ్యంగా, 
సంతోషంగా ఉండాలని కోరేవాడనీ బయల్పరుస్తున్నాయి. దేవుడు ప్రజల అవసరాలు 
తీర్చాలని కోరుతున్నాడు. 


కాబటి దేవుడు మానవునిగా మారి మన లోకంలోకి రావాలని ఎందుకు నిర్ణయించుకుంటాడు? 
యేసు ఎందుకు వచాడు? 


మనందరమూ పాపం చేసి, మనల్ని సృజించిన BHA యెదుట అంగీకృతం కాని పనులు 
చేశాము. పాపానికి పర్వవసానాలుంటాయి. పాపం దేవునికి మనకు మధ్య దాటలేని గొప్ప 
గోడలాగా ఉంది. పాపం దేవుని నుండి మనలను వేరుచేస్తుంది. మనలను సృష్టించిన వానిని 
ఎరుగకుండా, ఆయనతో అర్థవంతమైన అనుబంధంలో ఉండకుండా అడ్లుకుంటుంది 
పాపం. కాబట్టి మనలో అనేకులు ఈ ఖాళీని అనేకమైన వాటితో నింపుకోవడానికి 
పయత్నిస్తుంటాం. 


మన పాపానికి మరొక ఫలితం, దేవుని నుండి శాశ్వతంగా వేరుకావడం. దేవుని 
న్యాయస్థానంలో పాపానికి శిక్ష మరణం. మరణం అంకే దేవునితో నిత్యమూ వేరై నరకానికి 
వెళ్ళడం. 


కాని శుభవార్త ఎమిటంకే, మనం పాపం నుండి విడిపించబడి BHA దగరకు వెళ్ళగలం. 
"పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు 
యేసు నందు నిత్యజీవము" అని బైబిల్‌ చెబుతుంది (రోమా 6:23). తాను సిలువ మీద 
మరణించినప్పుడు, సర్వలోక పాపముల కోసం యేసు వెల చెలించాడు. మూడురోజుల 
తర్వాత ఆయన BBA లేచినప్పుడు, తనను తాను సజీవునిగా అనేకులకు కనపరచుకొని, 
తిరిగి పరలోకానికి వెళ్ళాడు. 


దేవుడు Coch, దయగల దేవుడు. ఏ ఒక్కరూ నరకంలో నగించిపోవడానికి ఆయన 
ఇష్టపడడు. అందుకే ఆయన వచ్చాడు. మానవ జాతికంతటికీ పాపం నుండి, దాని నిత్విక్ష 
నుండి విడుదల కోసం మార్గాన్ని ఏర్పరచడానికి. ఆయన పాపులను రక్షించడానికి వచ్చాడు- 
నీవంటి, నావంటి వారిని పాపము నుండి, నిత్యమరణం నుండి విడిపించడానికి. 


ఈ ఉచితమైన పాప క్షమాపణ పొందడానికి, మనం ఒక్క పనిచేస్తే చాలని BAS 
చబుతురద- ప్రభువైన. 'యసు: శీను సితువము జేసిన: కార్యాన్ని. సేేకరిరిచి, 
పూర్ణహృదయంతో ఆయనయందు విశ్వాసముంచడం. 


"ఆయన యందు విశ్వాసముంచు వాడెవడో వాడు ఆయన నామము మూలముగా 
పాపక్షమాపణ పొందును" (అహా.కా. 10:43). 


"యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ 
హృదయమందు విశ్వసించిన యొడల, నీవు రక్షింపబడుదువు” (రోమా 10:9). 


నీవు కూడా ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాసముంచితే, నీ పాపములకు క్షమాపణ, శుద్ది 
SPOCOSDD,). 


పభువైన యేను క్రీస్తులో, ఆయన నీ కోసం సిలువపై చేసిన కార్యంలో విశ్వాసముంచడానికి 
నిర్ణయం తీసుకోవడానికి సహాయపడే చిన్న ప్రార్థన కింద ఉంది. యేను నీ కోసం 
బసినదాన నీవు సకరింబినటు ఇఉప్రుకొతడా నికి. OD పాపక్షమాపణ: PHHA పారఠడడానికి 
ఈ [SPOS సహాయ పడుతుంది. ఈ ప్రార్థన కేవలం సూచనాత్మకం మాతమే. నీ Fos 
మాటలలో కూడా నీవు ప్రారించవచుు. 


(వియమైన యేను (GAD, నీవు నీలువవె నాకోనం DAS కార్యాన్ని ఈ రోజా నోను ogo 
చానుకున్నాను. Do) నాకోనం మురభీంచాను, చీ వశనమైన SSO) నాకోసం చిందించి: Tao 
ప్రాయావణ POG? నా పాపాలకు చరిహోరం చాభించాను. DT దిశ్వానయుంబోవాడు వారి 
పొబాలకు F MOE పొందుతారని BOO చాబుతుంది. 


TH నీలో DF (SAVOSIOE, DoS) నీలువవె నా పాపాల కోనం మరణించి, BOA Ge) 
భమ ORD) న్వేీకరెంబుడానికి నస నిర్టయించుకుంటున్నానథు. నా నతియల SO నన్ను 
నోను CFO FOV, మరొక మూనన్రుడెనడూ నన్ను ర్లొంచలౌడని నౌనారఠుగుదును. నా 
పాపాలకు క్రమావణ PS TV నంపొదింబుకోలోను. 


ఈ రోజా Do) నా కోనం VOGODIA, నా పాపాలకు వరిబాోరం దాభించావనే, మురణం TOD 
తిరిగి BETWS), నా వృాదయంలో నమ్మి TICS ఒన్ర్రుకంటున్నాను, DD దిశూనంతో నా 
పాపాలకు క్రమావణన, PHOGD న్వీకరినున్నాను. 


యేసూ నీకు స్తోతాలు ! నిన్ను (పేమించడానికి, నిన్ను మరింతగా ఎరగడానికి, నీకు నమ్మకస్తునిగా 
జీవించడానికి నాకు సహాయం చేయి, ఆమేన్‌. 





ఆల్‌ పీపుల్‌ చర్‌) 


Bible College BOS కాలేజీ & మిని స్తీ శైయినింగ్‌ సెంటర్‌ 


&MI 4 Aes COL 


BOS కాలేజీ & మినిస్టీ [Handoh సెంటర్‌ (ఎపిసిబిసి, బెంగళూరు, ఇండియా ఆత్మనింపుదల, 
ఆత్మాభిషేకంతో కూడిన ఆచరణాత్మక శిక్షణను అందిస్తూ, విద్యారులను పరిశుద్ధాత్మ యొక్క అసామాన్యమైన 
శక్తితో; స్వచమైన సిద్దాంత |ప్రాతిపదికతో, మేధోపరంగా ఉతేజితమైన దేవుని వాక్య పఠనంలో శిక్షణ నిస్తుంది. 
దైవ స్వభావనిర్మాణం, లోతైన దేవుని వాక్య బోధన, శక్తివంతమైన సూచనలు, ఆశ్చర్య కార్యాలు, సూచక।[క్రియలు 
- ఇవన్నీ (ప్రభువుతో మనం కలిగి ఉండే సన్నిహిత సంబంధంలో నుండి |పవహిస్తాయని మేము నమ్ముతాము. 


ఎపిసి బైబిల్‌ కాలేజీలో స్వచ్చమైన బోధన మాతమే కాక ఆచరణాత్మకమైన దేవుని (Bao, పరిశుద్దాత్మ 
అభిషేకం, ఆయన సన్నిధిని, దేవుని సహజాతీత కార్యాలను గురించి నొక్కి చెపుబడతాయి. అనేకమంది 
యువతీ యువకులు ఇక్కడ శిక్షణ పొంది, తమ జీవితాలలో దేవుని పిలుపును సంపూర్తి చేయడానికి బయటికి 
పంపబడ్డారు. 


మేము అందించే కోర్చులు 


సర్టిఫికెట్‌ ఇన్‌ థియాలజేీ & క్రిస్టియన్‌ DALY (సి.టిహెచ్‌.) లో ఒక సంవత్సరం కోరు) 
డిప్లొమా ఇన్‌ థియాలజేీ & క్రిస్టియన్‌ DALY (డి.టిహెచ్‌) లో రెండు సంవత్సరాల కోర్సు 
బేచిలర్‌ ఇన్‌ థియాలజీ & క్రిస్టియన్‌ DALY (బి.టిహెచ్‌) లో మూడు సంవత్సరాల కోరు) 


వారం అంతా నోమవారం నుండి సుక్రవారం వరకు ఉ. 9.00 నుండి మ. 1.00 వరకు Sen జరుగుతాయి. 
స్థానికంగా ఉండేవారు, వివిధ వృత్తుల్లో పనిచేస్తున్నవారు, గృహిణులు ఈ క్లాసులకు హాజరై ఆ తరవాత మ. 1.00 
నుండి తమ పనులకు వెళవచుు. ఇక్కడే నివాసం ఉండాలని కోరే యువతీ యువకులకు ప్రత్యేకమైన హాస్టల్‌ 
వసతి సౌకర్యం ఉంది. వారం దినాల్లో మధ్యాహ్నం 2 గం. నుండి 5 గం. వరకు DarsVHew HH వర్క్‌లో, 
ప్రతేకమైన DWTD, (WSS, ఆరాధన సమయాల్లో పాల్గొనేలా కార్యక్రమం ఉంటుంది. బయటి నుండి వచ్చే 
Dars@os మధ్యాహ్నం క్లాసులు DD XO. వారాంతంలో ప్రతి విద్యార్థి ఆయా స్థానిక సంఘాల్లో పరిచర్య 
చేయడానికి ప్రోత్సాహం అందిస్తాం. 


ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికీ, కాలేజీ, కార్యక్రమాలు, (ప్రవేశం విధి విధానాలు, బోధనా రుసుము మొదలైన 
వాటిని తెలునుకోడానికీ, దరఖాస్తు ఫారం డౌన్‌లోడ్‌ చేసుకోడానికి మా వెబ్‌సైట్‌ apcwobiblecollege.org ని 
దర్శించండి. 


ఎపిసి-బిసి నేషన్‌ అసోసియేషన్‌ HH తూ 
థియలాజికల్‌ ఎ॥క్రిడికేషన్‌ (నాటా) 
దారా గుర్తింపు పొందినది 









PRT a 
LA ONS ASS SS 
Jos 0, 
VAS 0 

జ 
A 
wy 
eer ea 
సో 





NOY 
SS 





S\N wor 
IG, y f 
one LA 


DOWNLOAD THE FREE APP! 


Search for 


"All Peoples Church Bangalore" 
in the App or Google play stores. 





Available on the 
0 AppStore 





A daily 5-minute video devotional. 
A daily Bible reading and prayer guide. 
5-minute Sermon summary. 


Toolkit with Scriptures on various topics to build faith and information to 
share the Gospel. 


Resources with sermons, sermon notes, TV programs, books, music and more. 


IF YOU LOVE IT, TELL OTHERS ABOUT IT! 








పుకారులు, చాడీలు, అపవాదులు, BL) HEY, అనేవి సాధారణంగా 
ఆయా వ్యకులపె, సమాజాలపె, మనం పని చేసేచోట, ఇతర 
సామాజిక స్థాయిల్లో వాటి ప్రతికూల పరిణామాలు ఎలా ఉంటాయో 
తెలుసుకోకుండానే [ప్రజలు వ్యాపింప జేస్తుంటారు. అతి చిన్నవిగా 
అనిపించే ఈ పుకారులు వ్యకులను గాయపరుస్తాయి, సమాజాలను 
విచిన్నం చేస్తాయి, మనం పని చేసేకసులు, సంస్థలలో 
పరిస్థితులు (ప్రతికూలంగా మారిపోయి ఉత్పాదకతను కోల్పోతాయి. 
పుకారు అనేది ఒక కలుపు మొక్క దానిని వెంటనే తొలగించకపోతే 
అది ఒక అందమైన తోట మొత్తాన్ని పాడు చేస్తుంది. ఈ చిన్న పుస్తకం 
ఆ అంశం మీద చేయబడిన ఆధాత్మిక బోధను మనకు అందించి 
అలాంటి జీవన శెలిని వదిలించుకోడానికి సహాయం చేయడమే కాక 
పుకారులతో ఏవిధంగా వ్యవహరించాలో కొన్ని ఆచరణాత్మకమైన 
సూచనలు చేస్తుంది. ఈ పుస్తకం ఆయా సంస్థలు తమ ఆఫీసుల్లో ఒక 
ఆరోగ్యకరమైన వాతావరణం నెలకొలుుకోనేలా, విద్యా సంస్పలు 
విద్యారులతో స్నేహ పూర్వకమైన, సహాయకరమైన సంబంధాలు 
కలిగి ఉండేలా, సమాజాల మధ్య నివసించే SsSpen ఒకరితో ఒకరు 
డుమపూర్వకంగా, బాధ్యతా యుతంగా వ్యావహరించేలా సహాయ 
పడుతుందని నా నమ్మకం. పుకారులు నశించును గాక! 


e330 రాయిచూర్‌ 











>= 











All Peoples Church & World Outreach 
# 319, 2nd Floor, 7th Main, HRBR Layout, » 
2nd Block, Kalyan Nagar, Bangalore 560 043 Co @ 
Karnataka, INDIA ul + 
o j 
Phone: +91-80-25452617 oS gy 
Email: contact@apcwo.org 
Website: apcwo.org 








= Fl 


